న. 
1 వ /. స్ట 





(ప్రణవ (ప్రణయం 


డద. న. బాపు రెడ్డ 


జయం పబ్లికేషన్‌ 
వాదరాబాదు 


Pranava Pranayam - Free verse in Telugu 
(Divinity of Love) 


World Copy Right 1989 

by 

Dr. J. BAPU REDDY, 

. Plot 10.,Road-5, 

Jubilee Hills, 

Hyderabad - 500 034 - INDIA 


Price Rs. 25 -00 
U.S. $5 


Published by - 


Jayam Publications 
Plot 10, Road 5, Jubilee Hills, 
Hyderabad 500 034, A.P. INDIA 


Printed at 


Vipla compuier services 


1-8-725/A/1/A, Balaji Bhagyanagar Apts. 
Nallakunta, Hyderabad - 500 044 


Cover design - Dr. క. Seshagiri Rao 


_ Dedicated to the Telugus of North America and released by 
Dr.V. Janardhana Reddy M.D. TANA Conference Convenor 
(Houston, 1-2, July 1989) First Copy presented to Dr. Alluri Raju 
(Richland, Georgia). 


అంకితం. 


ఉత్తర అమెరికాలో భారతీయ సంస్కృతికి వెలుగు స్తంభాలుగా వర్టిల్లే 
తెలుగు వారందరికీ, అభిమాన పురస్పరంగా అంకితం. 


ఆనిమ్మృ్మరణ 


ఏడవ ఉత్తర అమెరికా మహాసభల సమావేశ కర్త ' 
డా! వి. జనారన రెడి MD. గారిచే ఆవిష్కరించబడినది. 
© GG 
(హ్యూస్టన్‌, 1-2, జాల, 1989.) 


వథమ[పతి ప్రదానం 







' విజ్ఞాన (ప్రజ్ఞాన సింధువు, సరస , సాహిత్య బంధువు 
డా! అల్లూరి రాజు (రిచ్‌ల్యాండ్‌, జార్జియా) గారికి 


ఆత్మీయంగా, స్నేహోపాయనంగా తొలి ప్రతి 
సమర్పింపబడినది. 





హ్యూస్టన్‌లో ప్రణయోదయం 


వహ్యూస్టన్‌లో ఏడవ ఉత్తర అమెరికా తెలుగుమహాసభలు (జులై 1-2, 1989) 
'జరుగుతున్నాయని అందులో నన్ను అతిథిగా పాల్గొనమని ఆహ్వానం వచ్చింది. 
ఇంతవరకే రెండుసార్లు (1979 డెట్రాయిట్‌, 1985 లాసాంజలస్‌ ) ఆ తెలుగు 
మహా సభల్లో పాల్గొన్న అనుభవంతో వెంటనే నా అంగీకారం తెలిపాను. భారతీయ 
చెతన్యాన్ని 'భిండాంతరాలలో పరిమళింపచేస్తున్న ప్రతిభామయ్యులన తెలుగువారిని 
ఒక్కచోట కరిసికొని అభినందించే ఆవకాశం ఉంటుందని ఆశించాను. అయితే 
నెనెప్పుడు ఉత్తర అమెరికా తెలుగు మహాసభల్లో పాల్గొన్నా ఉత్త చేతులతో వెళ్ళే 
ఆచారం లేదు. సృజనాత్మక సాహిత్య (గంధాలో, , పబోధాత్మక సరసగీతాల 
క్యాసెట్లో మహా సభల వేదిక మీద ఆవిష్కరించి ఆత్మీయ్డులెన తెలుగు 
సోదరులందరికీ అందించి ఆనందించాను. నా“ అనంత సత్యాలు” “[ీకార శిఖరం” 
అలాంటి అంతర్జాతీయ ఆవిష్కరణ గౌరవం పొందినవే. ఈ మధ్య ప్రపంచ కవుల 
సమ్మేళనము బ్యాంకాక్‌ లో జరిగినప్పుడు కూడా నేనక్కడ 1౮010౪౭ అనే నా 
ఆంగ్ల కవితా సంపుటిని సభా ముఖంగా ఆవిష్కరించే అదృష్టం కలిగింది. మరి, ఈ 
ఏడవ ఉత్తర అమెరికా తెలుగు మహా సభలకు ఏమిటి తీసుకొని వెళ్లాలి? - అని 
అనుకున్నప్పుడు ఒక విశిష్టమైన క్రొత్త కావ్య సంపుటాన్ని ఉత్తర అమెరికాలోని 
తెలుగు వారందరికీ స్నేహోపాయనంగా తీసుకవెళ్టాలని నిశ్చయించుకున్నాను. 
అందుకు మహా సభల సమావేశకర్త మి(త్రులు డా! వి. జనార్దన రెడ్డి గారి అనుమతి 
తీసుకున్నాను. పర్యవసానంగా నా సాహిత్య తపస్సులో ఆత్మ జ్ఞానోద్దీప్తమై న 
“పణవ ప్రణయం” కావ్యాన్ని విజ్ఞాన ప్రజ్ఞాన జిజ్ఞాసువ్షులెన తెలుగు వారందరికీ 
'స్నేవాదీపికగా పట్టుకొని వచ్చాను. 


ఈ (ప్రణవ ప్రణయం ఒక ప్రయోగాత్మక రసానంద కావ్యం. (ప్రేయసీ ప్రియులు, 
సతీపతులు ఇందులో పా(తలు. ఒక కవిత “అతడు* వినిపిస్తే మరో కవిత “ఆమె” 
వినిపిస్తుంది. వారు భౌతికంగా సన్నిహిత్తులెనా, (పేమయోగంలో తమను తాము 


అన్వేషించుకుంటున్న తాత్విక జీవులు. లౌకికంలో పారలౌకికాన్ని భౌతికంలో . 


ఆధ్యాత్మికాన్ని దర్శించి పులకించే ధన్యజీవులు వీరు. ఇది కేవల శృంగార కావ్యం 
కాదు. రాగరసయోగ తత్వ కావ్యం. (పణవ (ప్రణయ సత్యదర్శన కావ్యం. 


అ] 


(ప్రణవం - అనంత సత్య సంకేతం. ప్రణయం - సృజనానంద రసపాతం. ప్రణవ. 
తత్వాన్నీ ప్రణయ తత్వాన్నీ జీవిత సత్యాలుగా దర్శించడమే అనుభవించడమే 
ప్రగతి తత్వం. పరిపక్వ పరిపూర్ణ ప్రేమోన్ముఖి ప్రణయం. (ప్రణవ ప్రణయ శక్తులు 
భౌతిక జ్తీవ్లితాని పెనవేసుకున ్న భావ సత్యాలు. 


(పేమ భావం చేతనే జీవాత్మ భౌతిక సంపదను తనదిగా చేసుకుంటుంది. మనం 
(పేమించగలిగేదంతా మనదే. తదితరం ఉన్నా లేకున్నా ఒకే. (స్తీ పురుషుల 
పరిపూర్ణ (ప్రేమ బంధంలో, వారి దేహాత్మల పరస్పర సంయోగంలో పరమానంద 
ప్రాప్తి కలుగుతుంది. మానవ శరీరం వట్టి మట్టి కాదు. జ్ఞాన కర్మేంద్రియాల ద్వారా 
స్వయం భూత పునర్భూత సృష్టిని అవగాహన చేసుకుని ఆనందానుభూతిని 
పొందడానికీ సాధనం శరీరం. అది ఆత్మాధీన సాధనమే అనుకునా [| ఆత్మానందమే 
జీవిత లక్ష్య మవుతున్నది. “ఆనందో (బ్రవ్మా” అన్న ఉపనిషత్‌ సూతం జీవిత 
తత్వాన్నీ, సత్యాన్నీ నిర్వచిస్తున్నది - నిరూపిస్తున్నది. భౌతిక సత్యాన్ని 
పరతత్వాన్ని జోడించే పరిమళ సోపానం ప్రణయం. అందుకే ఈ “ప్రణవ 
ప్రణయం” భౌతిక సత్యాత్మక భావానంద లహరి. 


ప్రణయ శక్తీ, ప్రణవ శక్తి, భౌతిక (పగతి శక్తీ - ఈ మూడు శక్తులూ 
ఇం|ద్రియబద్దమై న మానవుని దేహాత్మలనుండే (ప్రబుద్దమౌతున్నవి. CHE 
విలక్షణమై నవే కాని పరస్పర విరుద్దమై నవి కావు. పెగా పరస్పర దోహద కారులు. 
భౌతిక సంపద, బౌద్దిక వికాసానికీ, (పబుద్ద బుద్ది శక్తి, పరిపూర్ణ ఆత్మజ్ఞాన దీప్తికీ 

6 టల -= ల్‌ వు ఆవ 
ఉపకరించాలి. అందుకే ప్రకృతి పురుష యోగతత్త్వం ప్రతిఫలించే ప్రణయతత్త్వం 
కూడా మానవ జీవితానంద సత్యం కావాలి. 


ఈ పుస్తకానికి పీఠిక వ్రాయమని రస్తాద్వెత వాది సాహిత్య తత్త్వ వేది అయిన కళా 
ప్రపూర్త పద్మ (శీ బోయి భీమన్న గారిని అడిగితే, ఒక రమ్యాక్షర మం|త్రాక్షరితో నన్ను 
దీవిస్తూ ఇలాంటి (గ్రంధానికి వ్రాయవలసింది పీఠిక కాదు ఒక థీసిస్సు అనా ఎడు. ఈ 
విషయం చెపితే సత్య సాహిత్య మర్మజ్ఞుడెన ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారు 
అవునన్నాడు. ఆ పని ఎవరో చేసేదాకా వేచివుందాం. ఆందుకనే నేను ఈ (గంధం 
గురించి రేఖా మ్మాాతంగానే సూచించాను. 





నేనింత వరకు ప్రణయభావ పరమై న కావ్య సంపుటాలు రెండు ప్రచురించాను. 
“పేమారామం” గేయ సంపుటి ఆత్మీయులు ప్రపంచ విఖ్యాత జన్యు శాస్త్రజుడు 
డా! పీ. మీరా ఖాన్‌ (02nd) గారికి అంకితం చేశాను. రెండవది వచన కవితలో 
శృంగార కావ్య భావ సంపుటి “పంచబాణ సంచా. దాన్ని ఆంధ్ర సంఘం 
(౮.£)ద్వారా తెలుగు సంస్కృతికి ఎనలేని సేవ చేస్తున్న ఆత్మీయులు 
శ్రీ డి. సుబ్బిరెడ్డి గారికి మొన్ననే లండన్‌లో అంకితం చేశాను. ఇక ఈ “ప్రణవ 
ప్రణయం” వచన కవితా సంపుటి, (పేమ తత్త్వ స్పందిత తృతీయ (గ్రంధం. దీన్ని 
ఉత్తర అమెరికాలోని తెలుగు వారందరికీ ఏడవ ఉత్తర అమెరికా సభల ముఖంగా 
అంకితం చేస్తున్నందుకు గర్విస్తున్నాను. పుస్తకాన్ని మహా సభల సమావేశ కర్త, 
తెలుగు వారి చెతన్యానికి అంతర్జాతీయ కీర్తిని ఆర్జించి పెడుతున్న సేవా తత్పరుడు 
డొ! వి. జనార్దన రెడ్డి గారు స్వయంగా ఆవిష్కరించడం ఎంతో 
జాచిత్య్వవంతమౌటమే కాకుండా నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఇక ఈ 
(గంథపు తొలి ప్రతిని తెలుగు సంస్కృతికి తెలుగు (ప్రతిభకూ ప్రతినిధి అయిన 
సహృదయతాధుని, విజ్ఞాన ఖని డా! అల్లూరి రాజు గారికి అందించే భాగ్యం 
కలిగినందుకు సెతం ఎంతో ఆనందిస్తున్నాను. వీరికీ, ఈ తెలుగు మహా సభలు 
ఏర్పాటు చేసిన కార్యవర్గ సభ్యులందరికీ ముఖ్యంగా నన్ను (పాత్సహించిన తానా 
అధ్యక్షులు డా! బి. వెంకళుశ్వర రావు గారికి డా! ఏ.వి.యన్‌. రెడ్డి గారికి 
నాహృదయపూర్వక ధన్యవాదాలు - అభినందనలు. ఒక యాధృచ్చికమై న 
సన్నివేశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. అదేమిటంటే, (పణయభావ బంధురమై న నా 
మూడు మధుర కావ్య సంపుటాలూ, ప్రగతి శీలురూ, ప్రతిభా శాలురు అయిన 

(ప్రవాసాంధ్ర మితులకే అంకితం కావడం. 


గతంలో నన్ను అమెరికా గడ్డమీద ఆదరించిన అభిమానించిన ఆప్త మిత్రులందరికి 
మళ్లీ ఒక సారి ఈ సందర్భంలో కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరిస్తున్నాను. పేరు 
పేరున స్మరించలేక పోయినా పేర్కొనదగిన వారిలో - శ్రీమతి & డా! రఘురాం 
వొల్దాల, శ్రీమతి & (కీ యన్‌. ఆర్‌. మాచిరాజు, డా! కె. సురేందర రెడ్డి, 
(శీ కె. పురుషోత్తమ నాయుడు, డా! 3. సుదర్శన రెడ్డీ, శ్రీమతి & శ్రీ క.యం. 
'రావు, శ్రీమతి & శ్రీ ఆనందమోహన్‌, శ్రీమతి & (శీ పి.ఆర్‌ కృష్టారెడ్డి, 


ఆచార్య వి. నారాయణరావు, (శ్రీమతి & శ్రీ సి.బి. రావు, శ్రీమతి & శ్రీ దేవేందర్‌ రెడ్డి, 
డా! యం. కృష్ణమూర్తి, శ్రీమతి & ఆచార్య టి. వెంకళుశ్వర్దు , డా! విద్యాసాగర రావు, 
(శీ జె. బాలాజీ, డా! రాఘవేంద్ర యస్‌. ప్రసాట్‌ , శ్రీమతి కనారిగ్‌ ( Mrs. Knarig 
Boyadjian) మొదలెన వారెందరో వున్నారు. అందరికీ నాకృతజ్ఞతా పూర్వక 
నమస్సుమాంజలులు. నాలో పెంపొందే అంతర్జాతీయ సాహిత్య చెతన్యానికి 
దోహదం చేస్తున్న ఇలాంటి ప్రపంచ వ్యాప్త మిత్రులందరినీ నా సౌభాత్రతా 
ఆర్షనేత్రాలతో స్మరిస్తున్నాను. తెలుగు సాహిత్య సంస్కృతులకు విశ్వవేదిక మీద 
ప్రతిష్టాత్మక పీఠం కల్పించాలనే నా దీక్షా సంకల్పాలు అనతి కాలంలో, 
నెరవేరుతాయని విశ్వసిస్తున్నాను. _ ఇండఖండాలలో భారతీయ సంస్కృతిని 
పరిమళింప చేస్తున్న తెలుగు వారి ప్రతిభా పాటవాలు ఇందుకు (శ్రీరామ రక్ష 


ఈ (గ్రంథ ప్రచురణలో నాకు సాహిత్య స్పూర్తిని, సకల విధాల సహాయాన్ని. 
_ అందించిన ఆప్త మిత్రులు డా! బోయి భీమన్న, ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగార్లకు 
నా గౌరవ పూర్వక నమస్సుమాంజలులు.- వారు ఎంతటి కళా ప్రపూర్జులో అంతటి 
జగద్విఖ్యాత విమర్శకా[గ్రేసరులు. నా సాహితీ యజ్ఞంలో భాగస్వామినియైన నా 
జీవితానంద రాగధుని, నా సతీమణి జె. రాజేశ్వరిగారికి నా (పేమ పూర్వక 
ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని (ప్రచురించిన జయం పబ్లికేషన్స్‌ వారికి, ముఖ్యంగా 
(శీ జె. మారుతి గారికి, ముచ్చటై న ముఖచిత్రాన్ని రచించిన ప్రఖ్యాత చి[తకారుడు 
డా! కొండపల్లి శేషగిరి రావు గారికి, అధునాతన సాంకేతిక పాటవంతో సర్వాంగ 
సుందరంగా ఈ (గ్రంథాన్ని ముద్రించిన విప్ర కంప్యూటర్‌ సర్వీసెస్‌ వారికి, 
(ప్రత్యేకంగా ఆ సంస్థ అధిపతి శ్రీ యమ్‌. విజయసేనారెడ్డి గారికి ప్రశంసాపూర్వక 
కృతజ్ఞతలు. 


హ్యూస్టన్‌ 
జూల 1 = 2, 1989. జె, బాపురెడ్డి 
రి 


ఇసి టి అల్లి అడ్డ 
బాపు రజ తపస్సు 
బాపురెడ్డి ప్రణయం 

ప్రణవ నినాదం, 

బాపురెడ్డి ప్రణవం 

ప్రణయ వినోదం ! 


బాపురెడ్డి ప్రణయ మధుర గీతం 
ఓం తత్‌ సత్‌ పు రుషార్ధ పునీతం, 
బాపురెడ్డి పురుషోత్తమ తత్వం 
ఉన్మానస పూర్ణ మానవత్వం ! 


బాపురెడ్డి కవిత 
ప్రగతీశ్వరత, 
బాపురెడ్డ తపస్సు 
ప్రజా (శీ కరోషస్సు! 


(డా || బాపురెడ్డి తన “ప్రణవ ప్రణయం” కావ్య సంపుటి 
వ్రాత ప్రతిని నాకిచ్చి అభ్మిపాయం 'వ్రాయమన్నపుడు నా 
మనస్సుకు తట్టిన గేయం ఇది. ఈ కావ్య సంపుటిపై 
అభిప్రాయం వ్రాయాలంటే ఏదో ఒక పీఠిక కాదు వ్రాయ 
వలసింది, ఒక సమ(గ సంపూర్ణమై న పరిశోధనాత్మక థీసిస్సు. 


- బోయి భీమన్న 


అప్రమేయులు 
ప్రణయ పారిజాతం 
(పాణ శక్తి 

పల్లవి లేని పాట 
అంతరంగ శోభ 
ప్రణయ గీత 
చదువలేని చదువు 
(ప్రణయ లీల 
విచిత్ర వాణి 

శూరి శూలం 

రస తపస్సు 

వెలుగు నీడలు 
ప్రేమ వృష్టి - జీవ సృష్టి 
నాద భమణం 
ఆదిమాలింగనం 
వారి వారిణీ. 
చుక్కల సెలయేరు 
మం|త దండం 
సృష్టి రహస్యం 
ఆపాద మస్తకం పుస్తకం 
విప్లవ బాల 
(పణయాలయం 
నీ సాందుకోసం 
తాం(తికుడు 


విషయ సూచిక 


0౦0 0 సి సీ = 


11 
12 
13 
14 
15 
16 
17 
18 
19 
20 
21 
23 


24 


25 


28 
30 
32 


అమృత ధామం 
తాదాత్మ్యం 
రంగుల పల్లకి 
సబల అబల 
యోషా భాషా 
కటితటి 

ముఖా ముఖి 
పరీక్షలెందుకు 
ఏలాస కెలాసం 
(పకృతి పబోధం 
నిరుపమానుల ఉపమానం 
రక్తిలో ముక్తి. 
పేమ స్తంభం 
దేవా శుద్ది 
దిగంబరులు 
సహజ ధర్మం 
నిదురలో పరీక్ష 
ఊపరి ఊయల 
నీకన్న నే మిన్న 
ఆనంద కేళి 
(ప్రణవ ప్రణయం 


34 
36 


తడి 


39 
41 


ఉతపీసీ పీసీ 


50. 
51 
52 


53 


55. 
57 
58 
60 
61 
63 


అ(ప్రమేయులు 


ఆమె మనస్పేమో నింగి 
నా మనస్సేమో నేల 
అవి కనుమేరల్లో కలిసి ఉంటాయి 


కలకాలం వెలుగుతుంటాయి - 


ఆమె - ఒక హమాచల శిఖరం 
నేనేమో చంచల పవనాన్ని 
నా కలతల. మబ్బులన్నీ 

ఆమె హృదయాన్ని స్పర్శించి 
కరిగిపోతుంటాయి - 


భాషా పదఘట్టనాల్లొ 
నలిగిపోయే పాటను నేను 
భాషా శెల శిఖరాన్ని దాటేసి 
వెలిగిపోయే భావం ఆమె - 


ఆనందం కోసం వెదుకుతున వ 
అజ్ఞాన నదిని నేను 
తానే ఆనందమైన ప్రజ్ఞాన పయోనిధి ఆమె- 


ఒకరు లేక ఒకరు లేని 

ఒకే ఉభయులం మేము 
ఎవరం ఎవరమో చెప్పలేని 
అప్రమేయులం మేము - 


(ప్రణయ పారిజాతం. 


(ప్రేమించు ప్రేయతమా! 

నన్ను (పేమించు 

నా పంచేంద్రియాలను 

నీ ప్రణయామృతంలో ముంచు 
నా తనువునూ, 

మనస్సునూ, బుద్దినీ 

నీ తన్మయత్వంలో కరిగించు - 


నా జీవితాన్ని 
అపూర్వ(పేమకలశంగా మారి ఎ 
అందిస్తున్నాను నీకు 
ఆస్వాదించు పియతమా! 
ఆస్వాదించు 

కాలాన్ని నీ కన్నుల్లో మోడ్చి 
అనంతాకాశం వేపు శిర స్పెత్తి 
ఆస్వాదించు నో 


_.తోలుబొమ్మను కాదిప్పుడు నేను 
నీ మధుర నామ' మం(త్రార్భనంలో 
మూర్చనలు పోయే 

ముగ మోహన లక్ష్మీని నము 
మృత్యుంజయేశ్వరిని నేను - 


(ప్రణవ (ప్రణయిం 


నీవు ఇంద్రలోకాలు జయించి తెచ్చిన 
పారిజాత పరిమళాలు 

నా ఉచ్చ్వాస నిశ్వాసాల్గ్లో 
ఊయలలూగుతున్నాయి 

నీ ముద్దుల్ని మూటగట్టుకున్న 
నా ౫ంగాంగాలు 

శిపముత్తిన నీ శృంగారలీలలో 
ఎలా పరవశించి పోతున్నాయో 
(ప్రాణేశా పరీక్షించు 

కరుడు కట్టన 

నా హిమవత్‌ చేతనాన్ని. 

గంగా రురిలా కరిగించు 
ప్రేమించు ప్రియతమా. 
నన్ను (ప్రేమించు! 


(పాణ శక్తే 


(ప్రాణం లేని ఊహల 
(ప్రదర్శనశాలలో 
(పాణశక్షివె (పసరించావు 
కలలను నమ్ముకునే 
క్షు హృదయంలో 
వాస్తవానుభూతి ఎ 
(పవహించావు - 


ఎవరిపై 

ఒక్క చిరునవ్వు గంధంతో 
వేలవేల వసంతాల 

వీడని బంధం వేశావు 

గంగా - వోల్లాలు కలిసినట్టు 
నా చేయితో నీ చేయి కలిపావు 
అవ్యక్త సైితమె న, 

నా సంక్షుభిత 

మానస గగనంలో 
సువ్యవస్థితమై న 

భావసౌధం నిర్మించావు 

నింగినీ నేలనూ కలుపుతూ 
సింగిణిలా నీవు నడిచి పోతూ 
దేశకాలాలు సమె క్యం. చెందిన 
దీపంలా నిలచిపోయావు 
వేదోపనిషత్తుల విప్లవ క్లేతంలో 
నాజీవిత (ప్రాంగణంలో - 


నీ మోవి నామోవి 

నింగి నేలల్లాగే కలిసి పోయాయి 

మన ఆత్మలు ఆనంద దిక్చ[క్రంలో తేలిపోయాయి 
మనం (ప్రవేశించిన గదికి 

కాలం గడియవేసింది 

చిలిపి చిలిపి చేష్టల్లో మనల్ని కలిపి కలిపి 
చిద్విలాసం చేసింది అ 


సత్యయాన్నవె నీవు 

 నిత్యగానమై తన్‌ 

సాహిత్య సంగీతాలవోలె సంచరించాం 
సమతా నందనపథంలో = 

సుషమా సుఖ వీధుల్లో - 


భాషలకందని భావచకోరాలమై 
అందీ అందని నెల పాత్రలో 
ఉందాలను ముంచుకొని 
వలపు వెన్నెలల్ని ఆరగించాం ఇం 


నరులమో మనం సురలమా 

అర్ధం కాక 

అర్ధరాత్రి నవ్వుకుంది 
"అవును. విజ్ఞాన వినోద వియత్తలంలో 
విహరించే నక్షత్రాలం మనం 

కష్టాల కారుచీకట్లను జయించిన 
కాంతి గీతాలం మనం - 


పలవి లేసి పాటు 
లా 


ఛందస్సు వదలని 
సంప్రదాయ పద్యము లాంటీ 
సంగీతం లేక కదలని 
శాస్త్రియ గేయంలాంటి 
ప్రియుని కోసం 
అన్వేషిస్తున్న నన్ను 

వచన కవత్వంలా వచ్చి 
పట్టుకున్నావు నీవు - 


పల్లవి లేని నీ (ప్రేమపాటలు 
నియమంలేని నీ పద్యపాదాలు 
అలంకారాలు లేని 

నీ అయోమయ భావాలు 

నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి 
ముక్కలు ముక్కలు చేస్తున్నాయి - 


నిరసన 

యతి [ప్రాసలు ఎరుగలేవు 
గణ విభజన చేయలేవు 

అరు లఘువులు గుర్తించలేవు 
పయా! నిన్ను పిలిచేదెలా? 
సఖా! నిన్ను కొలిచేదెలా? 


(ప్రణవ (ప్రణయం 


నీ సూటిమాటల సూదులు 
గుచ్చుకుంటున్నాయి పులక్షల 

నీ మోటు కండరాలు 

నన్ను క్రుంగదీస్తున్నాయి 

స్త్‌ అభ్యుదయ సౌందర్యం 

నన్ను ఆవేశపరుస్తున్నది 

నీ విప్లవాకృతి 

నన్ను విహ్వలను చేస్తున్నది 

నీ చిలిపి కోతి చేష్టలు 

నాకు చక్కలిగింతలు పడుతున్నవి = 


జానపద సాహత్యంలాంటిీ నన్ను 
జ్ఞాన పథ సాహిత్యంతో ఏలుకో! 
వ్యాకరణాల ముళ్లు లోని 

వాస్తవ కుసుమాన్ని నన్ను 

న్‌ స్వప్నాల గుండెలో తురుముకో - 


వేపచెటు రావిచెటులా 

ళు ౧ 
పెనవేసుకుందాం 
కారివేళ్లతో నేలపరుపును గిల్టుతూ 
చేతి వేళ్లతో నింగి బుగ్గలు నిమురుతూ 
పార్వతీ పరమేశ్వరుల వలె 
పరవశించి పోదాం - 








అంతరంగ శోభ 


సాట్యం చేసింది ఆమె 
నౌ హృదయుకేడిక సద్‌ 


రూఎణియ్రై 


ఆంగిక” కం 
సకలాంగరోమాంచం కల్పించే 
సాత్వికా నినయంతో 
అభినవ సత్యభామలా 
కటాకించింది నను స 
GA 
వెరి గోపబాలుణ్ని నన్ను 
వేణుగోపాలుణ్ని చ ంఅదిోో 


ఆలోచనల మల్తాపాదల మాటున 
అనుభూతుల మూలులొ దాగిన నన్ను 
అనురాగాలాపనతో 
అనుతాపారాధనతో 
కనిపెటి పట్టుకున్న 

(A) ళు 
సుందర (ప్రభామయి ఆవు 
శోభామయి ఆమె - 


| 


(ప్రణవ (ప్రణయం 


కలల కాళిందీ తీరంపై 
కనుమోడి ఎన నన్ను 

అందాల బృందావనమై 
ఆవరించింది 

కదిలీ కదలని 

ఆమె పెదాల మీద 

కళ్యాణి రాగం చేసింది నన్ను 
నింగినంకు 

ఆమె వక్షవ్నక్షం మీద 

పక్షీని చేసింది నను ద్ర 

అందెలు గొంతు విప్పిన 

ఆమె కాళ్లమీద 

ఆనందంలా ఆడుకుంటున్నాను 
కళలు కనులు విప్పిన 

ఆమె బొమల మీద 

పరమార్ధం కనుక్కుంటున్నాను - 


(ప్రణయ గీత 


నీ బిగువు కౌగిటి ధనుస్సులో 
నన్ను బాణంలా సంధించు! 
రసానంద శిఖరాలపెకి 
(ప్రయోగించు! క 


స్పదించే నీ పెదవులతో 

నన్ను శంఖంలా పట్టి పూరించు! 
భూమి (బద్దలయ్యే నాదంలా 
నన్ను (మోగించు |= 


చైతన్య గిఖరాల్హాంటి 

వీ చేతుల మీద 
చక్రంలా నన్ను (తిప్పు! 
రసజగ(ద్రహస్యాల ముడివిప్పు ! -. 


ఏమైనా చేసుకో నన్ను 

కాని 

నీ ప్రగాఢ (ప్రేమాభివ్యక్తిగా చేసుకో! 
నీ ఇష్ట కామ్యసిద్ది శక్తిగా చూసుకో! 
(పాణసభా | 

పరవశించిన నాదేహంలోని 
పంచప్రాణాలు చేదుకో! 


10 


(ప్రణవ (ప్రణయం 


చదువలేని చదువు 


ఎన్ని దాహాలు తీరినా 

నీమీది మోహదాహం తీరటంలేదు 
మోహినీ! 

నీ (పేమబంధాన్ని మించిన 
మోక్షం కనిపించటంలేదు - 


చదువు లెన్ని చదువుకున్నా 
అరమోడ్చిన నీ కళ్లకు 

అరం తెలియటం లేదు 

నీ విషయమే తప | 

నాకు ఏ విషయం రుచించటంలేదు 


ఆత్మజ్ఞాన పాత్రలో 

ఆనందం అనుభవిద్దామనుకొంకు 
మదవతీ! నీ అధర సుధాధారలు 
నా మతి వీడటం లేదు - 


ఎన్ని కొండలు ఎక్కినా 
ఎన్ని గుళ్లకు (మొక్కీనా 
నీవలపు శిఖరాల నుంచి 
నా వాంఛ దిగిరావటంలేదు - 


ఇంతటి మాహాత్మ్యం ఏమిటి 0 
మనోహరీ! నా మీద 
నీ మాయాజాలం ఏమిటీ? 


11 


(వణయ లీల 


గాండీవం లాంటి 

నీ బాహువుల్లో 

శరంలా బిగించావు నన్ను 
విడువకు విడువకు స్వామీ! 
ప్రణయ లోకాలు 
(బద్దలైపోతాయి స్‌ 


పూర్ణబింబంలా ముడచిన 

నీ పెదవులతో 

శంఖంలా నన్ను పూరిస్తున్నావు 
వదలకు వదలకు నాథా! 

సృష్టి అంతా శూన్యమై పోతుంది - 


నీ నఖ విన్యాస విలాస క్రీడలో 

నక్ష తాలు ముొులుసునా ఎయి 

నక్ష ర్త 

నా ఆరవ శరీర న్నేతంలో జ 
to GA 

ఆపకు ఆపకు పియతమా | 


అంధకారం అలుముకుంటుంది - 


నా స్వప్నాల పూలడోలికలో 
సత్యమవె ఊగుతున్నావు 
విశ్రమించకు ఆత్మసఖా! 
కాలగతి ఆగిపోతుంది. 


స 12 


(ప్రణవ (ప్రణయం 


విచిత వాణి 


శంఖంలాంటి కంఠంతో 
చక్రంలాంటీ ముఖంతో 
నను నడిపించే రాణివి నీవు 
తలకూ పిరుదులకూ మధ్య. 
తంతుల్లాంటి జడలతో 

లొ 
వీణా రూపం వహించిన 
విచిత్ర వాణివి నీవు - 


అందుకే నీ చుట్టూ 
నా (ప్రదక్షణ 
నీపీఠటు.కోసరి 
ఇంత నిర్తీక్షణ - 


సాష్టాంగ నమస్కారాలతో 
సాధిస్తున్నాను నిన్ను 

నా కలల కలువపూల దండలతో 
పూజిస్తున్నాను నిన్ను 
రావే నా రాగభగవతీ! 

రసరాజ్యా లేలుకుందాం 
సాంధ్యతమాల పర్యంకంలో 
కనులు మూసి. 

సత్య సత్వరాగోదయంలో 
మేలుకుందాం - 


శేష 


నూరి శూలం 


(ప్రయా! 

నేనొక హరిణాన్ని 
వేటాడు నన్ను హరిలా 
నరహార్తివె క 


మోహతప్తమై న నా దేహాన్ని 
ముక్కలు ముక్కలు చెయ్యి 
మండిపోతున్న నా కండరాలను 
ఖండ ఖండాలుగా కొయ్యి - 


రగిలిపోతున్న 

నారక్తం తీసుకో 

నీవిజయాక్షర వక్షం మీద 
వీరగంధంగా పూసుకో 

నా (బ్రతుకును పట్ట పీడిస్తున న్న 
భయాలను 

నీ బాహుబలంతో Pa 
. త్యాగజనిత భోగదాయక 
(ప్రేమదృష్టి ప్రసాదించు 


1పణవ [పణయం 


రసతపసు లి 


ఆస్తినాస్తి సంగమించిన 

నీ కటిరేఖా తటిమీద 
(పతిష్ణించాను 

నా ఆత్మ లింగాని | 

కామాక్షీ! కదిపేయి 

న (శ్రీకర కర విన్యాస లాస్యంతో 
నా హృషీకేశ మస్తక శృంగాన్ని 


నీ పాద పద్మాసన 
యోగస్టితిలో రమిస్తున్నాను 

నా ముక్తి భమాభమర (భ్రమణం 
విరమిస్తున్నాను 

నీ దయా ధర్మ వీక్షణాలతో 
రసానందం అనుగ్రహించు! 

నీ మార్మిక ధవళమందహాసంతో . 
నా శూన్యభావ కువారాని | ఎేరుగించ 


నీ అరుణారుణ అధర బింబంతోే .- 
చిమ్మ చీకట్టలో చిక్కిన 

నా కళ్ళను చుంబించు 

రాగోషసి వనివె - 


జరామరణ భయం లేని 
నీ పరీరంభ సుఖంలో 
నను ఇ బంధించి రక్షించ 


వెలుగు నీడలు 


మండే నా కామాగి ని 

నీ వలపు జల్టుతో' ఆర్చేయి! 
నా గర్భకోశ కేదారంలో 

ఆశా వసంతాలు నాపేయి! 
నా ఆలోచనా పథాలలో 


కిర్మీర స్వప్నాలు పరిచేయి - 


నా శిలమయ శరీరాన్ని 

నీ మురిపాల ముద్దులతో తొలిచేయి! 
నీ పులకిత గాత్ర పరిష్యంగంలో 

నా మత్తు మాంద్యం తుడిచేయి. 


నా ప్రసన ఎ వదనంలో 

నీ ప్రతాప (ప్రజ్వలనాన్ని ప్రతిబింబించు 
నా శిధిల జీవితాలయంలో 

నీ విజయ ధ ్వజస్థంభాన్ని ప్రతిష్టించు 
నా మౌన మనోరమణా! 

నానోట 

స్త్‌ (ప్రేరణగీతాలు పలికించు! 

నీడవంటి నా వెంట నిరతం 

నీవు వెలుగులా పయనించు. 


16 


(ప్రణవ ప్రణయం - 


శ త్తి ఇద 4కి 
(ప్రమదృష్టి - జీవస ఎపి 


మృదుల సెకత శయ్యలమీద 
హృదయ "ఘోష పడలేక 
ఆవిరియై పెకి లేచి 
కామతప్త భూగర్భంలో 
జీవవృష్టి కురిపిస్తున్నాడు 
మహాశయుడు సాగరుడు - 


నిమీల నేత్రి కాళరాత్రి 

తమక మూర్చిత గాాతంపె 
నక్షత మల్తీకలు చల్హుతు న్నాడు 
వలపు వెన్నెల కరాలతో 
విలాసగగనేంద్రుడు చంద్రుడు - 


మూ హూది Ku గంగా నగ్నంగా 
కలకంఠ కంఠమెత్తి మొరపెష్టే 
వనకాంత వక్షంప 

(ప్రాణ పల్లవాలు కురిపెస్తునా ఎడు 
ప్రణయ భావోద్దీపుడు వసంతుడు. 
అందుకే! ఓ ప్రేయసీ 
సృష్టరహస్యం తెలిసిన 
నీ సుషమోదర క్షేత్రంలో 
(పేమ వృష్టి కురిపిస్తున్నాను 
శృంగార సాగర తరంగ 
శషతల ్పంనుంచి లేచివచి ఎన 
పురుషోత్తముడను పురుషార్ధ ధ్వజుడను 
నీ ప్రియుడను.. 


1 


నాద (భమణం 


నాముఖి చక్రం 

నీ చేతులతో 

నోగళ శంఖం 

నీ పెదువులతో 
చెతన్యోద్దప్త్రమౌతున్నవి 


అబ్బా! 

ఏమిటీ (భ్రమణం 

ఏమిటీ నాదం 

భూమి (బద్దలౌతున ఎది శ 


నీ సృజన శృంగార సంగరం 
ఆపేయి! 

నా తనూరధ |పచోదకా 
నా ఆత్మ (పమోదకా 

సఖా! 


18 


(ప్రణవ (ప్రణయం 


ఆదిమాలింగనం 


నా పస్తాన తయ పాండిత్యం 
నీ గభీర నతనాభి లోయలో. 
కూలిపోయింధి - 

నా సకల శాస్త్ర విజ్ఞాన సర్వస్వం 
నీ శిరోజ నీలి శిఖరాల ముందు 
తెల్రబోయింది ఖ్‌ 


దిక్కు తెలియని దిగంబరులం మనం 
చిక్కుకున్నాం 

ద్విశరీరాలింగనెక 
_శ్రీకారాకారాదిమబంధంలో 

[పాణసఖీ 

నా ఆశాకాశ పూర్ణచంద్రముఖీ! 


మాయా ప్రకృతి పాఠాలను = 
మన ఇంద్రియాలు వళల్లిస్తున్నవి 
ఇహ పరాతీత భాషాభావాతీత 
(పశాంతకాంతి సాగరంలో 

మన నగ్నాత్మలు 'విహరిస్తున్నవి 
కొటారు కొమ్మపై కూర్చున్న 

కొంటు గోవిందుణ్ని 

ఆనంద చేలాలు అర్టిస్తున్నవి 


19. 


హరి - హరిణి. 


విశాలమై న నీవక్షస్టలం మీద 
విహరించే నా చూపులు 
నాకంటి పాపల తెరలమీద 
నాకలోకాలు సృష్టిస్తున్నాయి 
నీ ఉద్దండ బాహా దండాలమీద 
ఊగి పోతున ఎ నా ఊహలు 

నీ నిస్తుల మస్తకంమీద 
వాస్తవాలె మెరుస్తున్నాయి - 


నాథా, నాథా! అంటూ 

నా నాలుక నాట్యం చేస్తున్నది 
నే వజ దంత వేదిక మీద 
పారవశ్యపు పరదాల వనుక - 


నీ చెతన్య శక్తి బిందువులు 

నా నిశ్చలతా సింధు శుక్తిలో రాలి 
మన బాధా ముక్తి ముక్తాఫలాల 
మధురానుభూతి కలిగిస్తున్నవి - 


నా నరహరివి నీవు 

నీ మనోవారిని నేను 
నీవు హరి నేను వారిణి 
ఆటో వేటో తెలియని 
అనుబంధం మనది. 


20 


(ప్రణవ (ప్రణయం 


చుక్కల సెలయేరు 


3 
అపూర్వ సౌందర్యం 
నన్ను 
ఆలింగనం చేసుకున్నపుడు 
ముగ్గుణ్నా మూర్చపోయాను. 
నా కనుల కవాటాలు తెరచి 
మేలుకొన్న కలలు 
నన్ను గేలి చేసినప్పుడు 
మన చుట్టూ ఆవరించిన నిలువుటద్దాలు 
మన నగ్న రూపాలను చూచి 
_ మాయామయంగా నవ్వుకున్నాయి - 


బంగారు బొంగరాలు రెండు 
బ్రహ్మాండం ద్రద్దలియ్యటటు 
నాగుండె మీద నీవు |త్రిపుతుంకే 
బోధపడని బాధతో 

నాకళ్లు 

గిర గిరా తిరిగిపోయాయి 

చిక్కని నీ కురులు 

చిమ్మిన చీకట్లలో 

అంతా శూన్యంగానే కనిపించింది నాకు 
నా సరసభావ తరంగాలు 

నా పెదవుల దాక చేరలేక 

నీ పదముల చెంతనే 

చెదరి పోయాయి - 


21 


జె. బాపు రెడ్డ 


శృంగార శిఖరాల నుండీ 
చుక్కల ఏరులా పారిన 
ఆ బంగారు అనుభూతి 
నీ ఆత్మార్హనం వెపే (వవహించింది 
ఆఈగ్రహాంచినా అను[గహించినా 
నిన్ను అందుకోలేని 
ఆశాతరంగాన్ని నేను 
అందుకే 
_ నా నెచ్చెలీ 

నివే 
నను ఎ అందుకొని 
ఆదరించాలి ! 


22 


ప్రణవ ప్రణయం 


మంత దండం 


నా ఒంటిలోని. 
రక్త తరంగ తురంగాలకు 
దౌడు నేర్చే రౌతు వీవు - 


నా ముకుళిత చర్మచక్షువులకు 
వికసనం నేర్పే 
మర్మకిరణ మార్తాండుడ వీవు - 


నా పసుపు పారాణి పాదాలకు 

చెమట బిందువుల చిరుగజ్జెల పాట నేర్పే 
జ 

మోహ మృదంగ వాదకుడ వీవు - 


నా నూగారు నల్ల (తాచుచే 
రాగాల నాట్యమాడించే 
భోగభోగినీ పాలకుడ వీవు - 


తీరిక లేని నా కోరికలు తీర్చే 
మంత దండం ధరించిన 
మహేంద్రజాలికుడ వీవు - 
ఇన్ని కళా కౌశలాలతో 

నాధా నన్ను వేటాడుతుంకే 


నె రెప్ప వాలే దెలా! 


23 


జరీ కి 2 ఇల్ల 
స్ప రహస్యం 


న్‌ శూన్యోదరాకాశం చుట్టూ 
వా సుదీర్హ బాహువుల్ని చుట్టి 

యె ల 
సృష్టి రహస్యాన్ని శోధిస్తున్నాను 
ఈ కొండలు, కోనలు, మబు పలు 
ఈ మెరుపులు, ఉరుములు, జల్టులు 
ఈ. వంపులు, సొంపులు, ముంపులు 
మలయ మారుతాలు, విలయఘాతాలు 
గురుత్వాకర్షణ, విభిన్న తత్వ ఘర్షణ 
నీ సత్య సౌందర్య ప్రకృతికి 
నీడలుగా, జాడలుగా భావిస్తున్నాను 
సృష్టి రహస్యాన్ని శోధిస్తున్నాను .- 


నా కౌగిటిలో ఒదిగిన నిన్ను 

కలగా చూస్తున్నాను 

నీ సరస సంకేతాలకు అర్థం తెలియక 
నేను సాధించిన విజయానికి 

విలువ కట్టలేక పోతున్నాను = 
సృష్టి రహస్యాన్ని శోధిస్తున్నాను - 


రసావతార మూర్తివెన నీవు 

ర 
రసోహం అనుకునే నాకు 
ఇంకా రహస్యంగానే ఉన్నావు 
నీపాందులో నేను పొందే ఆనందం 
నిజమో మాయో తెలియని 
సందేహావస్థలోనే ఉన్నాను 
సృష్టిరవాస్యాన్ని శోధిస్తున్నాను- 


24. 


ప్రణవ ప్రణయం 


ఆవాద మస్తకం పుస్తకం 


నా ఆపాదమస్తకం 

ఓ పుస్తకంగా చదివేస్తున్నావు 
కుసుమాస్త విద్యాపరీక్షకు 
కూర్పోబోతున్నావా 
(ప్రేమార్ధీ! 


నా హస్తరేఖా లేఖలి వ 

కునులు మూసుకొని చదివేస్తున్నావు 
కటిక చీకటిలో కూడా 

నీ తేనె పెదవుల 

తెలుగుభాషలో - 


అరమోడ్సన 

నా కనులలో చొరబడి 

అర్థాలు వెతుకుతున్నాయి అదే పనిగా 
నీ కొంటు చూపుల వ్యాకరణాలు - 


నా భావోద్దత 

హృదయ. ప్రబంధ స్కంధాలను . 
మధించాలని ఆవేశపడుతున్నది 
నీ మధుర విజ్ఞాన జిజ్ఞాస - 


2: 


నా చెమ్మగిల్లిన శరీరం మీద 
నాకానుభవ టీకా తాత్పర్యాలు 
చిలిపి చిలిపి లిపిలో 

చి(తంగా (వాసుకుంటునా ఎయి 
నీ కరచరణాల కలాలు 


ఇంత శ్రద్ధగా 

త్రికరణ శుద్దిగా 

(స్త్రీ విద్యాధ్యయనం చేసే 
నిత్య సత్య రత్యార్థీ ! 
నీకు జయోస్తు! 

ఎన్ని అగ్ని పరీక్షల్లోనెనా 
ఇష్ట గెలుస్తావు 


26. 


(ప్రణవ (ప్రణయం 
విపవ బాల 
రా 


నీ వొక విచిత్ర బాలవు 

నీ వొక విప్లవ జ్వాలవు 
అర్థంకాని భాషలో 

నా కేవో బోధించావు 

కరుడు కట్టన 

ఛాందసభావాల మీద 

కాంత విజయం సాధించావు జ 


విశ్వ వీధులలో తిరుగాడే 

నా వెరి మొర్రి ఆలోచనలు 
వినీలాకాశాన్ని విస్కీలా తాగేసి 
కాలానికి దారి చూపే 

నీ కళ చూటూ 

॥ (og ళు 

కాటుక్షల తిరుగుతునా ఎయు - 


సౌందర్యాలను చూచి తూచి 
సత్యాలను మూటగట్టుకున ఎ 
నా చంచలమైన చూపులు . 
క నగ్న సౌందర్యం చుట్టూ 

స లు 
పదేపదే ప్రదక్షిణం చేసూ 
కేందాని [ రక్షించే పరిధుల్లా 
కుండలీకృతమై పోయాయి - ' 


నీకు దూరంగా ఉన్నా 

దగ్గరగా ఉన్నా 

అది నా భమా (భ్రమర (భమణమే తప్ప 
నా అన్ని ఆనందానుభూతి పరిధుల్లో 


_ శృంగార నాద కళా కేంద్ర బిందువు 
నివ: 


27 


('పణయాలయం 


వెలుతురే మానవాకృతిలో 
వెల్లకిల పడుకున్నట్లు 
అరమోడ్చిన కనులతో 
ఆకాశాన్ని శోధిస్తున్నట్లు 
నేలపె నేను పరచిన 
పూలసెజ్జలో పవళించిన నీవు 
సఖా! ప్రణయ ముఖా! 
సరసమాడ, వచ్చాను 
లేవయ్యా, మేలుకోవయ్యా! 
పెకి చూచే నీ పాదద్వయం 
నా పణయాలయ గోపురంగా 
భాసిస్తున్నది 

అలవోకగా సాచిన 

నీ ఆజాను బాహువులు 

నా మనోమందిర (ప్రాకార 
మంటపాలుగా రూపిస్తున్నవి - 


నీ వీర విశాల వక్షస్థలం 
అనల్బ శిల్ప కల్పనామయ 
దేవాలయ ముఖ మండపంలా దీపిస్తున వది - 


ఇక నీ చకచ్చకిత ముకిళిత నయనాల 
మోహన ముఖ బింబమేమో 

నౌ పేమ పారవశ్య 

గరా బ్రిలయంలా ఉంది - 


28 


(ప్రణవ ప్రణయం 


(ప్రాణేశ్వరా నిను 1 

నేను పట్టిలేపేదెట్టు! 
గజగజలాడి పోతున్నవి 
నా గర్వోన్నతులన్నీ 
గగుర్పాటు చెందుతున్నది 
నా గాత్రము - 


దర్శిస్తునా “ఇను 

నీ మదన రూప సౌందర్యాన్ని 
స ఎర్మిస్తునా ఎను 

నీ సర్వేంద్రియ నగ్న సత్యాన్ని 
ఆరాధిస్తున్నాను నిన్ను 

ఆపాద మస్తకం చుంబిసూ 
నీ తరళ దరహాసంలో 
(పతిబింబిస్తూ 

మేలుకో 

నీ విద్యుత్‌ బాహువుల్లో బంధించి 
నన్ను ఏలుకో! 

మన (ప్రేమ విజయ స్తంభం మీద 
విప్లవ ధ్వజం కడదాం 

శృంగార శల శృంగాలకు 

వీర హారతి పడదాం. 


29 


సి పొందుకోసం 


“నిను తెచు ఎకోలేక 
నీ భొమ్మతెచ్చుకొని 
ఆరాధిస్తున్నాను- 
అన్నాడొక మహాకవి 
అయితే 

నీ బొమ్మలో లేనిది ఏదో 
నీలో వున్నది 
అందుకే 

నిన్ను శోధిస్తున్నది 
పూజిస్తున్నది 
నామనసు 


ఇన్ని పువు Cn లేని గంధం 
ఏదో నీ నవ్వులో ఉంది 

ఇన్ని దీపాల్లో లేని కాంతి 

ఏదో నీ కన్నుల్లో ఉంది 

ఇన్ని మధువుల్లో లేని మత్తు 
ఏదో నీ మాటల్లో ఉంది 

ఇన్ని, కవితల్లో లేని సత్యం 
ఏదో నీమౌనంలో ఉంది 

ఎన్ని జయించినా లేని గర్వం 
ఏదో నిన్ను జయించడంలో ఉంది 
ఇన్ని (పేమ గాథల్లో లేనిది 
ఎదే మన (పేమ కథలో ఉంది 


30 


(ప్రణవ (పణయం 


అందుకే 

నీవు నావెంట ఉంకే 
అందుకోలేని దేముంది 

నీ చేతిలో లేని గీత 

నా జాతకంలో ఏముంటుంది 
అందుకే . 

నీ పొందు కోసం 

నేనింతగా పరితపిస్తున్నది 
సఖియా! 


నేను జీవిస్తున్నది - 


31 


తాం,తకుడు 


ప్రణయ సభా! నీ చూపులు 
నన్ను వేధిస్తున్నాయి 
బాధిస్తున్నాయి 

అయినా 

ఆ చూపుల్ని 

తూపు లనలేక పోతున్నాను 
తూపు 

ఒకే దిశలో వెళుతుంది 
ఏదో ఒక చోట 
తగులుతుంది 
మరీ.ని-చూపో 

ఒకేసారి 

పలుదిక్కుల్లో 
దూసుకుపోతుంది 

ఏక కాలంలో 

నా సకలాంగాలను 

బాకులా [గుచ్చుకుంటుంది & 


32 


(ప్రణవ ప్రణయం 


నా పంచేంద్రియాలు, 
పంచ (ప్రాణాలు 
నీ పంచబాణసంచా పర్వంలో 
పరవశించి పోతున్నాయి 
మదనా! అని సంబోధిస్తే 

. మాట సరిపోవడం లేదు 
నా ఎడద కడలి 
మరిగించే భాస్కరా 
నా వలుపు తేనె 
దొంగిలించే తస్కరా 
నిన్ను దేనితో పోల్చాలో తెలియక 
నివ్వెర బోతున్నాను 
నీవు 
మాంత్రికుడవో 
తాంత్రికుడవో 
యాంతికుడవో 
తోచక 
నిలువున నీరె పోతున్నాను 
నీ స్మృతిలో 
నీ ద్యుతిలో 
నా మతి కోల్పోతున్నాను. 


33 


. అమృత ధామం 


(పకృతి పార్వతి పాటలాంటి 
,రెను నది తరంగాలు 
(ప్రగతి లక్ష్మీ బాటలాంటి 
సుందర శాంత మహాసాగర 
సుదీర తీరాలు (బవ్మారథం పట్టినవి 
యె ళు 
మన (ప్రణవ (ప్రణయ జ([తయా(తకు వ 


పాతాళపు లోతుల్లోకి దూకి 
తరుణ కిరణ వాస్తాలతో 
ఇంద్ర ధనుస్సుల్ని ఎక్కుపెట్టు 
ఆకాశంతో ఆడుకునే 
నయాగరా జలపాతాలు 
విజయీభవా అంటూ 
మన మీద మలల మొలల 

లు య 
జల్లులు కురిపించాయి - 


కాంతి బావుటా పట్టుకొని 

కాలాన్ని కేలిత్తి పిలిచే 

* “స్టీచ్చామూర్త మనల్ని చూచి. 
చిరు నవ్వుల నౌక పంపించి 

తన నడి సంద్రపు గుడిలోకి ఆహ్వానించింది 
పవిత్ర ప్రణయ తత వ తరంగ 

పాఠాలు బోధించింది - 


* Statue of Liberty 


(ప్రణవ (ప్రణయం 


నెచ్చెలీ! 
భావభాతికానంద 
జీవన నందనంలో 
మనం లీలా విలాస విహారం చేస్తూ 
నేల పరుపుపై పడుకున్నపుడు 
మన చూపులు 
చుక్కల తోటలో చెరబడి 
సుగంధ మరందాలు. 
సేకరిస్తున్నపుడు 
మన చుట్టూ వున్న మట్టి పులకించి 
కుకెన్‌ హాఫ్‌ 

పూల కడలి అయింది 
మన శరీర న్షేతంలో విరిసిన 
ఆత్మానుభవ అక్షరారామం 
అమృత ధామం అయింది. 


35 


తాదాత్మ్యం 


నీ తలపుల వేణువులో 
నా హృదయం చిక్కుకుంది 
నీవు ఎలా ఊదినా అది నా పాకే అవుతుంది 


నీ విభిన్న ఇతివృత్తాల జీవిత వృత్తంలో 
నౌ (పేమనాదం 

కేందబిందు .వెపోయింది 

నీవు ఏ భాషలో ఏ భాష్యం చెప్పినా 
అది నా తత్వమే అవుతుంది - 


నీ గమనానికి గమ్యమై పోయాను నేను 
నీ రథం పథం ఏదెనా 

నీవు ఏపాత్రలో ఏ యాత చేసినా 
అది నా యాతే అవుతుంది - 


నీ చిత్ర జగత్‌ చెత్రంలో 

నా కామరూపాన్ని కలిపి వేశాను 

నీవు వేసే రంగులు గీసే రేఖలు ఏవెనా 
అది నా రూపమే అవుతుంది - 


(ప్రేయసి అంటే ఏమిటో 
(ప్రయతమా తెలిసికో! 
నన్ను తపి ఎంచుకు తిరుగుదామనే నాటకం మానుకో 


36 


(ప్రణవ ప్రణయం 
రంగుల పలకి 
రా 


ఇం(ద్రలోకాల నుండి 
ఏడు రంగుల పల్లకీ వచ్చి 
నింగి ముంగిట నిలిచింది 
కామనా కమలాప్తుడు, సూర్యుడు 
కాంతి దూతల్ని పంపించాడు బోయీలుగా 
కలల లోకాలలో మన కళ్యాణం జరిపించడానికి 


సుముహూర్తం దాటిపోకుండానే 
కశోభాకరంగా ముస్తాబుకా 
ఎందరెందరి దేవతల దీవెనలతో 
విరబూచిందో మన వలపు వళ్లిక 
అందుకే ఈ హరివిల్లు పల్లకి - 


కర్మసాక్షి కరుణా కిరణాల 

కళ్యాణ మంటపంలో 

ధర్మపత్నీపతులమె దర్శిద్దాం జీవితాన్ని. 
మాయా మర్మాలు లేని మానవత్వాన్ని 
మధురానంద (పేమతత్యాని ఏ 


ఏలోకంలోనో ఉన్నా మనుకొన్నాను ' 
ఈ లోకంలోనే ఉన్నాం 

చీకు చింతల్ని 

పూల సజ్ఞలో పూడ్చేసి 

ఒకరి కౌగిటిలో ఒకరం 

ఒడలు మరచి చిక్కుకున్నాం - 


37 


సబల అబల 


“ ఏ రంగంలో నెనా సబలనే 

ఒక్క నీ పరిష్యంగంలో తప్ప” అంటు 
నేను సాగించిన సరస సంభాషణం 
సఖా! నీకు జ్ఞాపకం ఉందా! 

“అంతటి బలం నాకిచి ఎంది 

అబలవెన నీవే” అని నీవు 
పరిహాసమాడినపుడు 

సిగ్గుతో ఎరుపెక్కిన నా బుగ్గల మీద 
చుంబన శ్రీకారం చుట్టావు 
మరచిపోలేదు గదా! మహానుభావా - 
చేతలలో సరేసరి 

కనీసం మాటలలోకూడా 

నిన్ను ఓడించనీయని మర్మజ్ఞుడవు నీవు 


నా సర్వస్వం దోచుకొని 
“మనోహరీ అంటూ నన్నే 
అపరాధను చేసే ధర్మజ్ఞుడవు నీవు - 


నా మత్తు మాటల ఈటెల్ని 

సీ మౌనంతో విరిచేస్తావు 

నా మౌనదీక్షా రక్షా కవచాన్ని 
(ఆ లి 

ఒక్క మాటతో, తొరిచేస్తావు 

నన్ను వేధిస్తున్న [ప్రాణూ 

నిన్ను సాధించే దెట్లా * 


38 


(ప్రణవ ప్రణయం 


యోషా భావ 


మన్మధ బాధ చెప్పడానికి 
మనిషి చేసిన (పయత ్నమే 
“భాష” 
ఆయిందనుకుంటాను - 


భాషలేని నాటి 
(పేమ 
ఎంత బాధాకరంగా ఉండేదో 
నీవు లేనప్పుడు 
నేను పడ్డ బాధలా - 
_ బోధపడని నా బాధకు 
భాష నీవు 
భాషలన్నిటి బాధ తీర్చిన 
యోష నీవు - 


నీవు మౌనంగా ఉన్నప్పుడు 
నా భాషవు 

నను పలికించే యోషవు 
మరి నీవు మాట్లాడితే 

నాకు వేరే భాషెందుకు 
అది నాభాషే కదా! 


39 


అందుకే 

నేను నేర్చుకొనే విద్యలన్నీ 
నీవలననే 

. నీవు లేకుంటే నా కంతా 
నిశ్శబ్దమే! 


అన్ని భాషలు చూశాక 

అన్ని భాష్యాలు విన్నాక 

నే కనుగొన్నది 

నీ భాషయే 

నా కవగతమయింది నీ భాష్యమే 
యోషాభాషా భాష్యం - . 


నేను అర్ధరాత్రి ప్రవచించే 

ఈ పరిపూర్ణ జీవిత భాష్యం _. 
నీ అంగాంగాలు వింటునా ఎయి 
“డ్డాస్తాన్సు అక్షరాలా నిజం” 


అంటున్నాయి - 


(ప్రణవ ప్రణయం 


కటి తటి 


నీ కటితటి కంకటి మీద నిద్రిస్తూ 
కలల కడలి అలల మీద 
తేలిపోతున్నాను = 


నీ వీర ప్రతాప 

వదనాదిత్య మండలం ముందు 
శాంత సంతృప్త 

చంద్ర బింబంలా పడి ఉన్నాను - 


గాలిపటాల వంటి 

నీ ఊహలకు 

దారం లాంటి ఆధారం నేను 
నక్షతాల వంటి నీ ఆశల బీజాలు 
మొలకెత్తే కేదారం నేను - 


అవిభాజ్య బిందువులాంటి 

మన సమాలింగన బంధాన్ని 
ఆవరించిన ఆనంద దికృకం 

మన జీవిత వృత్తాన్ని నిర్వచిస్తున్నది 
దేశకాలాలను 

మన. కళ్లకు దివిటీలుగా వెలిగిస్తున్నది 
స్వామీ! నా అంతర్యామీ ! 
ఇంతకంటే 

నాకు కావలసింది ఏమి? 


41 


ముఖా ముఖి 


ముఖా ముఖి కూర్చున్నాము సఖీ! 
నీకూ నాకూ మధ్య నిలిచిన 
అల్ఫాతి అల దూరం 
అనంతంలా భాసించింది 

నిన్ను చేరనీయని 

నిషేధాత్మక నిస్సహాయ స్థితిలో- 


దేశకాలాలను కొలిచాను 
నాగుండె దడతో 
తడబడే నా తలపుల అడుగులతో - 


అగాధమైన లి మనోమండలాన్ని 
అద్దాల కిటికీల వంటి నీ కళ్ల గుండా 
కలయ జూశాను - 


నీ వెండి నవ్వుల వెలుగు తెరపె 
భూమి ఆకాశాన్ని చుంబించే 
దిక్చ[క్రం నాకు దిక్కు చూపంచింది 
నీకు నాకూ మధ్య దూరం 

నా నిగ్రహించలేని (ప్రేమావేశంలో 

నీ అనుగ్రహరేఖా మాత్రంగా 
కరిగిపోయింది - 


42 


(పణవ' (ప్రణయం 


పరీకలందుకు 
లు 


పేరూ ఊరూ తెలియని 
నిన్ను (ప్రేమిస్తున్నాను 
విశ్వసించని నీకు 
వివరించే దెలా! 


నా తనూ ధనువును విరిచే 
మనోభిరామా! 
నీ శివసుందర శక్తిని పరీక్షించడానికి 
స్వయంవర సంరంభం ఎందుకు? 


నీ కామరశ్మిలో జ్వలించి 

(ప్రేమ పరిమళ దీప్త 

కాంచన జ్వాలా మాలిక నెనాను 
విధేయతా అగ్ని పరీక్షలు నాకు 
వేరే ఎందుకు? 


నీ జీవిత మహారణ్యమే శరణ్యమై న 
ఈ వియోగ విపనాంతర 

సంకట కంటక కంకటీపె 
శయనించడానికి 

భయమెందుకు? 

అందుకే మన అనుబంధం పట్ట 
అనుమానాలెందుకు? 


43 


మసక చీకటి చీర కట్టుకొని 
మసృణ ఊహల పంధ్యా వేదిక మీద 
సకియా! 

నీవు సాక్షాత్కరించావు 

_వెశాఖి పూర్ణిమార్గవంలో 

వరలక్ష్మీ లా 

ఉదయించావు - 


విమల సమతా _సెకతాల నుండి 
విలాస కైలాస శిఖరాల వరకు 
ఆడుతూ పాడుతూ విహరించాం 
నీ వెవరో నే నెవరో తెలియని 
భావంలో పరవశించాం - 


సరస సాగరజవు, 

శక్తీ శెలజవు 

నా మనోజవు నీవు 

అందుకే నన్ను 

ఆనంద మూర్తిని చేయమని 

అర్హనారీశ్వరుణ్ని చేయమని 
డు 

అర్థించాను నిన్ను - 


ప్రణవ ప్రణయం. 


చేయిచేయి గీలించి 

తనువు తనువు జోడించి 
ఈ పృధ్వి మీద చిద్విలాసం 
చిందుదామని (ప్రార్జించాను ప 


తనువు గూర్చి, 

మనస్సు గూరి శ 

తత్వా లేవో బోధిస్తుంటే 
నీ నిర్వేద హృదయంలో 
నీ మధుర రూపం 
విశ్వచెతన్య రాగ దీపంగా 
వెలిగి పోయింది. 


45 


అకలి స్రైబ్‌ ధం 


(ప్రాణేశా! 

ఈ (ఏక ఎతి 

నీతో పరిహాసమాడుతున్నది 
పరుషుల్లని మురిసేవాడా 

నీ ప్రకృతి ధర్మం 
మరచిపోయావా - అని 
పరిహాసమాడుతున్నది 
ఫక్కుమని నవ్వుతున్నది - 


సందేహంలో పడ్డవాడు 
సరసమాడలేడని 

సాహసం లేని వానికి 
సంతోషం లేదని 

కొండ లోయల గుండె 
గండు కోయిలౌ కూస్తున్నది - 


అవకాశం దొరికినప్పుడు 
ఆకాశం కేసీ చూసేవారికి 
దక్కేది శూన్యమేనని 

నీ ప్రక్కనున్న చుక్క 
(ప్రవచస్తున్నది - 


ప్రణవ ప్రణయం 


ఉన్న దానికి లేని దానికి 
తల పట్టుకొనే వానికి 
ఉన్నది కాస్తా 

సున్నా అయిపోతుందని 
వనె ఎలాడ వెన్నెల 
కన్నుగీటి చెపుతున్నది - 


నిన్ను చూచి బారివేసి 

ఇన్ని వివరాలు చెప్పాను 

నా కన్నుల్లోని కాంతి చక్రాలు 
C3 

ప్రసారం చేసే సంకేతాలను 

కనలేని నా కన య్యా 

ఇప్పుడనా కాస్త 

ఇంగితజ్ఞానం తెచ్చుకో! 


నీ తమకంతో 

నా చుబుకం పట్టుకొని 
అద్దంలాంటి నా మోములో 
వెలుగు జాడలు చూచుకో! 
దిక్కులు చూడడం మానేసి 
నీ దిక్కు 
నేనేనని తెలిసికో! : 


47] 


నిరుపమానుల ఉపమానం 


నా నడుం చుట్టు నీ చేయి 
నీ నడుంచుట్టు నా చేయి 
పెనవేసికొని నడిచి పోయాం 
వెశాఖ పూర్ణిమ్మార్ధవ 

విశాల సెకతాల మీద - 


మన చేతి వేళ కొసలనుండి 
సకలలోకాలు 

స్వర లహరు _లెపోయిన 

సజీవ స్వప్నంలో స్పందించాం 
కదిలే మన. చరణాల సవ్వడికి 
భాష్యం చెప్పంది 

నిదురలేచిన నిశ్శబ్దం 

ఊగిపోయే మన ఒడలి పడవలకు 
లంగరు వేసింది 

గడ్డగట్టిన గాలి - 


నీవు మౌనం 

మన ఇద్దరి మధ్య లేచిన 
ఇసుక రేణువుల తెర 
ముసిముసిగా నవ్వుకుంది - 


48 


ప్రణవ ప్రణయం 


చెప్పరాని అనుభూతిని 

చెప్పలేక నీవు 

చెప్పలేక నేను 

ఎవరు నీవంటే ఎవరు నీవన ట్లు 
ఎక్కు పెట్టాం కనుబొమలు 
ఒకరిలో ఒకరిని చూచుకొని 
ఉలిక్కి పడి తేరుకున్నాం - 


ఒక మీన మిథునం 

ఒక తారకా శారికల జంట 

మన కంటి పాపల్లో కదలాడుతుంటే 
నిరుపమానులకు ఉపమానం మనం 


అన్నావు నీవు = 


49 


రక్తిలో ముక్తి 


దేవాలయాల మీద 
బూతుబొమ్మలు చూచినప్పుడు 
బావా నీవు 

జ్ఞాపకం వచ్చావు - 
బావా అని కాదు 

నిను న 

“నా సామిరంగా” అని 
పిలవాలని 'బుద్ది పుట్టింది 
నిన్ను మూరలతో కాదు 
నా బారలతో కొలవాలనే 
భక్తీ కలిగింది - 


మాయా భోగం చూస్తుంకేనే 
నా మతి పోయినపుడు 

నీ నిజ భోగం అనుభవిస్తే 

నేనే అసలు మిగులుతానా! 


రాతి బొమ్మలకు తెలిసిన 
రమణీయ రవాస్యాలు 

ఈ నాతి బొమ్మకు బోధించు! 
నా మనో మందిర 
మదనమూర్తీ! 

నా భక్తితోనే 

నీ శక్తిని పెంపొందెంచు ! 

నీ రక్తిలోనే 

నాకు ముక్తిని ప్రసాదించు ! 


50 


(పణవ (ప్రణయం 
(పమ స్తంభం 


ఆ చీకటి గదిలో 
సర 
నిమురుకున్నప్పుడు 

అనంతానంద వృక్షపు 

కూకటి వేళ్ళు తాకినట్టనిపించింది - 


చర్మం చర్మం తాకితేనే 
నర్మగర బం గగురి ఎంచి గదా 
మరి మన సశరీరాత్మలు . 
ప్రేమ స్తంభం చూట్టూ 
సెనవేసుకుంకే 
ఆకాశపుటంచులే 

మున నయనాంచలాలెపోవా! 


మన స ్పర్శకు కూడా 
దర్శనాసక్తి ఉంది. 

మన హృషక్రాలకు 

ఆనంద (బహ్మ 

వశీకరణ శక్తి ఉంది 
అందుకే 

మన నిమిషమా(తపు 
పొందులో అనిమిషత్వముంది 
హృదయేశ్వరీ! | 
మన (పణయతత $0లో 
అనశ్య్వరత్వం వుంది. 


స. 


దేహ శుద్తి 
ళ్‌ 


ఉన్నదాన్ని ఉపేక్తిస్తే 
లేనిదేదో లేచి రాదు 
కన్నదానిని కాదనంకే 
కానరానిచి కానరాదు 


నా సఖుడా! బహు ముఖుడా! 


సాపేక్షం 

నిరపేక్షం - అంటూ 
సమయం తీరు మాట్లాడి 
సత్యాన్ని హత్య చేసే 
శాస్త్ర చికిత్స చేయకు ! 
నా మోహబద్ధ 

దేహశుద్ది చేయకుండానే 
ఆత్మానాత్మ 

విచికిత్స చేయకు - 


వీ కౌగిటిలో 

నేనున్నానో లేదో 
నిశ్చింతగా చెప్పేయి 

నీ కాంక్షలు తీరుస్తున్నది 
నిజమో కలయో తేల్చేయి - 


52 


ప్రణవ (ప్రణయం 


దిగంబరులు 


బుతు చక్రంతో పని లేవి 
బుతంభరులం. మనం 
దిక్కులు చూచే పని లేని 
దిగంబరులం మనం - 


బుతంభర దిగంబర 
సతీపతులమై న మనం 
గతాగతాలు లేని 
వర్తమానాలమై న మనం 
ఒకరి నొకరం చుట్టుకొని 
వేదాంత లతాంతాల 
వీరగంధం పూసుకొని 
నిర్ణిద రుద్రారామంలో 
నిర్గుణ లింగాలింగనంలో 
అఖండ జీవన వసంత 
ఆనంద తన్మయులం మనం - 


కోహూం - సోహం 
కోకిలాలాపంలో 
త్వమేవాహంగా 
తాదాత్మ్యం చెందే 
తనూతం[తులం మనం - 


53 


ఇపుడు ఎందుకు 
ఈ మట్టిగోడల మధ్య 
లు 

ఇరుక్కుని ఉన్నాం 
సరస సలాప 

3 య 
సంభోగయోగంలో 
ఇంకా ఏమిటి వెతుకుతునా ్నం గ్‌ 


అయితే 

ఈ రాళ్లను రత్నాలుగా మారే i 
య , 

రాపీడి మానవద్దు 

ఈ చీకట్లను 

వెలుతురుగా తీర్చే 

సుత్తి దెబ ఎలు ఆపవద్దు. 


శమ చేతన ప్రమ కేతన శిల్సీ! 
నీ చిత్రంలోని రూపం. 

శోభించే దాక 

ఎత్తిన ఉలి దించవద్దు. 


౨4 


(ప్రణవ ప్రణయం 


సహజ ధర్మం 


వేదాంతాలు చెప్పగలిగే 
విజ్ఞత నాకు లేదు గాని 
సహజ. ధర్మాల గుర్తించే 
సంస్కారం మాతం ఉంది 
చెలికాడా! నీ మీద నాకు 
షికాయత్తు కాస్త ఉంది - 


గాలికి వీచడం ధర్మం 

ఏరుకు పారటం ధర్మం 

పక్షికి ఎగరటం, పాముకు |పాకటం 
మబ్బుకు కురవడం, ముంచుకు కరగడం 
ధర్మం - 


నెమిలికి ఆడడం ధర్మం 
కోకిలక్తు పాడడం ధర్మం ' 
పూవులను వాడడం ధర్మం 
నీవు నేను కూడడం ధర్మం 
సహజధర్మాలు తెలిసికోక 
సందేహాల మందేహాల [క్రింద 
నలిగి పోవడం ఎందుకు * 
ధర్మాల మర్మాలు తెలిస్తే 
దారి తప్పడం ఎందుకు గ్గ 


55 


నా అవహంభావాని . అణచడం 
నీ ధర్మం 
నీ ముభావాన్ని తొలగించడం 
నా ధర్మం 


కలలో కూడా నీ రూపానే స 
కనగలిగే కనులు నాకు కావాలి 
నాకలలను వాస్తవీకరించే 
_ కామకక్తి నీకు రావాలి . 

_ పాతాళపు లోతుల్లోకి. 
పడదోసినా 
_కెలాస శిఖరాలు అందుకునే 
(ప్రావీణ్యం నీది 
నింగినంట ఎగురవేసినా 
నిమిషంలో నేల మీద పడిపోయే 
తారళ్యం నాది 

ధర్మవీరా! 
ఎవరి ధర్మాన్ని వారు పాటించి 
ఇరువురం తరిద్దాం. 


56 


ప్రణవ ప్రణయం 
నిదురలో పరీక్ష 
A 


ఏ కొండ మీదలేని హాయి 
నీ గుండె మీద ఉంది 
నీ గుండె మీద నెలకొన్న కొండలు 
నిగూఢ గుప్తమై నవని 
నా (ప్రగాఢ విశ్వాసం అ 


నా విశ్వాసశ్వాసలు 

ఆ గిరుల సూక్ష్మ గభీర మైన 
చరియలో పడిపోయి 

బయటకు రాలేక పోతున్నవి - 


చిద్విలాసంగా 
నాదృక్కులు 
ఆ కొండ మిట్టల మీద కూర్చుండి 
ఆశాపాశాలతో 
పాతాళపు లోతుల్లో నుంచి 
౧ 
ఊపిరులను తోడుకుంటున్నాయి అ 


ఈ ఆటవిక (ప్రేమ తంతం 
చూడలేక అలసిపోయిన 

నీ కనీనికలు నిదుర పోతున్నాయి 
నాది నిదుర లేని నిరీక్ష 

నీది నిదురలో కూడా పరీక్ష 


57 


ఊపిరి ఊయల 


లోతెన లోయల్లోని 
వెచ ఎదనం 

ఎత్తెన కొండలమీది 
చల్లదనం 
సీ ఉచో దస నిశ్వాసాల్లో 
అనుభవించే 

ఊయలను నేను 

చెలీ! 

సతతురిని నేను 


ని స్టూల నితంబ పీఠం 

ని సూక్ష్మలక నీల కిరీటం 
సంరక్షించే 

విస్పులింగ కదనభఖిడ్లాన్ని నేను 
ఉత్తుంగ మదన దుర్గాన్ని నేను 
సతీ, బిబోకవతీ! 

స్తు సర్గాన్ని నను 


నీ నడుము చేత నాట్యమాడించే 
వెన్ను పూసకు మంత్ర విద్యలు నేర్పే 
ప్రబుద్ధ సర్వాన్ని నేను 

మ మోహినీ! 

నీ దర్పాన్ని నేను - 


58 


ప్రణవ ప్రణయం 


నీ సుగమనిగమ సుభగత్వానికి 
విశాల నేత్రత్వానికి 

నీ చంచల చపల చేలాంచల 
(ప్రాపంచిక తత్వానికి 
కేతనాన్ని నేను 

నీలవేణీ, 

అరుణ పాణీ 

న 

చేతనాన్ని నేను - 


పము నవ సుంట శ 


59 


సీకన్న నే మిన్న 


నా మీద నీవు సాధించిన 
విజయం కన్నా 

నీ చేతుల్లో నేను పొందిన 
ఓటమే మిన్న - 


నీ ప్రచండ (పతాపోజ్ఞ్వల 
ముఖ మండలం కన్నా 
సొమ్మసిల్లిన 

మసక చీకటి [కమ్మిన 
నాకను ్నలే మిన్న ధా 


విశ్రమించని 

నీ తరంగిత శక్తి సింధువు కన్నా 
నిశ్చలమైన 

నా నొసటి మీది 

ఒక స్వేద బిందువే మిన్న - 


నీ భ్రమా భ్రమర 

నిర్గుణావరణ (భమణం కన్నా 
నా (ప్రమా పుష్ప 

సగుణ శాంత వికసనం మిన nog 


అందుకే 
నన్ను నిలువెల్లా దోచుకొనే దొరా 
నిజానికి. 


_ 60 


(ప్రణవ ప్రణయం 


ఆనంద కేరి 


రసరూపిణిగా 

భాసించే నీకూ 

రసోహంగా భావించే నాకూ 
మధ్య రహస్యాలెందుకు ? 
అంతరంగ బహిరంగాలనే 
అంతరాలెందుకు?. 


మన పుట్టుకతోనే పుట్టిన 

ఇం[దియాలను 

వటి మటి మాయని కౌకుసే 
లు లు లి నా 

మనకు మిగిలేదేమిటి ? 


అద్వెతులమ్పై 

అద్వితీయ (పేమావేశంతో 
ఆనంద కేళి సలుపుదాం 
పరస్పర రూప ధ్యానంలో 
పరస్పర విషయాధ్యయనంలో 
పరవగించి పోదాం 

రుజూ జరామరణాలను 
రూపాలకు వదిలేసి 

నిత్య సత్య సాంగత్యంలో 


నిర్లుణులం అయిపోదాం. 


61 


కనిపించేది కనిపించనిది 

మన కౌగిటిలో కలిసికొనేటట్లు 
తెలిసికొని జీవిద్దాం 

నీ పేరూ నా పేరూ 
మరచిపోయి 

శివశివాభిద నాదంగా 

రవళిద్దాం క్‌ 

పాప పుణ్యాల, ధర్మాధర్మాల 
పంజరం వీడి విహరిద్దాం - 


నా బాధా గరళ 

గళం చూట్టూ 

నీ ప్రమోద బాహా నిగళాలు చుట్టి 
మోక్ష మంటే ఇదేనని 

సాక్ష్యం చెప్పే సారసానక్షీ! 

నీ పక్షమే నాకు రక్ష! 


62 


ప్రణవ ప్రణయం 
(ప్రణయ (వణవం 


కృపామయీ! అంటూ 

నీ కొంగు పట్టుకుంటే 
(తపామయ్బివె కూర్చున్నావు 

నీ సందేహం తీర్చే 

సందేశం విను! 


కామం లేని (ప్రేమం 
వాసన. లేని పుష్పం - 


ఇవాం లేని పరం 
చీకటి లేని వెలుగు - 


శరీరం లేని ఆత్మ 
గూడు లేని షక్షి- 


అందుకే 

ప్రణయం లేని ప్రణవం 
రథం లేని సారథి 

పథం లేని గమ్యం 
స్వరం లేని సంగీతం - 


మనది ప్రణవ (ప్రణయం 
(ప్రణయ (ప్రణవం 

జీవిత రథ సారథ్యం 

సప్త స్వర సంగీతం 

భావ భౌతిక జీవితం - 


63 ౯/0 


బావురెడ్డి కొన్ని ఇతర రచ 
బొపురెడ్డి పద్య కావ్యాలు 
బాపురెడ్డి గేయ నాటికలు 
అనంత సత్యాలు 

(శీకార శిఖరం 

నాదేశం నవ్వుతూంది. 
(పేమారామం 

మన చేతుల్లోనే ఉంది 


పంచబాణ సంచా 


In Quest of Harmo 
Longing for Life 
URN OF LOVE 


